సినిమాల్ని ప్రజాస్వామీకరించుకుందాం! 
మంచి సినిమా గురించిన చర్చలో భాగస్వాములౌదాం!! 


సినిమా అంటే ఏంటి? మంచి సినిమాలు ఎలా ఉంటాయి? 


ఆరు పాటలు, ఐదు ఫైట్లూ, నాలుగు సెంటిమెంట్‌ సీన్లూ, మూడు చౌకబారు 
హాస్యాలు, ఒక ఐటం సాంగేనా సినిమా? 


ప్రత్యామ్నాయ / సమాంతర సినిమాలంటే ఏవి? అవెందుకు? 

ఫీచర్‌ ఫిలింలు, షార్ట్‌ ఫిలింలు, డాక్యుమెంటరీలు ఎందుకు? 
పురుషాధిపత్యం, కులపిచ్చి, మతోన్మాదం, (ప్రాంతీయ దురభిమానం, నేలబారు 
రాజకీయాలు, భాషాహంకారం, లైంగిక వేధింపులు సినీ రంగంలో కూడా 
ఉన్నాయా? 

అభిమాన సంఘాలు హీరోలకు మాత్రమే ఎందుకుంటాయ్‌. 

అ(గ్రకులాల్లో తప్పా హీరోలు, హీరోయిన్లూ, ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు 
ఇతర కులాల్లో లేరెందుకని? 


చర్మపు రంగు, శరీర కొలతలే అందానికి కొలమానాలా? సిక్స్‌ ప్యాక్‌లు, 
జీరోసైజ్‌లు, తెల్లటితోలు మాత్రమే సౌందర్యానికి ప్రమాణాలా? 


సమాజంలోని (ప్రధాన సమస్యలు, రైతాంగం అణగారిన దళిత బహుజన ఆదివాసీ 
మైనారిటీ స్త్రీల సమస్యల్ని సినిమాలలో ఎందుకు ప్రతిబింబించడం లేదు? 


సంకుచిత స్వార్థం, పగ (ప్రతీకారం, ఈర్య్య ద్వేషం, అసహన అహంకారం 
మాత్రమే సినిమాలు చూపిస్తున్నాయెందుకు? 


ప్రజాస్వామ్యం, సమిష్టితనం, మానవీయత, ఆత్మగౌరవం, హుందాతనం మన 
సినిమాల్లో రోజురోజుకీ ఎందుకు కొరవడుతున్నాయ్‌? 
ఫిలిం సొసైటీలంటే ఏంటి? అవి ఎందుకు? వాటినెలా, ఎవరు పెట్టొచ్చు? 


ఎలా కొనసాగించవచ్చు? 
- ప్రత్యామ్నాయ సినిమా వేదిక 


